Registered No. M4484 


ధం 











వాల్యుం Il.|] 


1942 వ సం॥ అక్టోబరు నెల 2 వ తేది శుక్రవారం 





[నె 89 రు. 





యుద్ద విమర్శ. 
రండో యుద్ద రంగం వాదోపవాదాలు - రప్యూకు సహాయం 


“జయించే వ్యూహం” అను శీర్ష కతో 
'వెండలు విల్కీ_గారు ఈజిస్ట 
కం క్‌ రష్యాలకు పోవుటనుగూర్చీ 
లండను ముమ్బుపత్రిక విమ 
ర్శించుచు, వారి రాక సంయు _క్తరాజ్యాలన్నిం 
టికి శ్రేయస్కరమనెను. వారు రెండో యుద్ధ 
రంగం ఉండాలను వాదమునకు నిష్పాక్షికపు 
పెద్దల ధృవప్మత్రము నొసంగిరి, ఆలశ్యమయిన 
కొలదీ కీడేకాని మేలులేదని వారు నమ్ముచున్నా 
రనెను. రెండో యుద్ధరంగం కోరుట ఒక్కొ. 
క్క_ప్పుడు తెలియక చేయవచ్చును, దానివలన(ప్రమా 
దంకూడా యుండవచ్చును. కాని ఆ వాదము 
నకు మంచి ఆధారమే కలదనుచు ైమ్సుపత్రిక 
యిట్లు (వ్రాసెను .__ 

“ విజయం చేసాశేలోపల జర్లనీ కెండేమిటి యిం కొ 
యెక్కువ రంగాలలో యుద్ధం చేయవలసిన ఆవ 
సర "'మేర్చడవ లెను 1916 ఆతోవలె జర్మను 
నెన్యాలు ఇంగ్లాండు అమెరికా నైన్యాలచే సీడింప 
బడవ'లెను *” 

సైన్యాన్ని ప్రజలు ఒత్తిడిచేసి రెండో యుద్ధ 
రంగం యేర్పాటు చేయించాలను విల్కీగారి సూచ 
నకు అమెరికా ప్రజలు (ప్రతికూలంగా నున్నారు, 
న్యూయార్కు మైమ్సుపత్రిక యిట్లు (వ్రాసింది ౩-- 

“ ఇండో యుడ్ధర ంగంగూర్చి రఫ్యాలేశగాని, లండ 
నులోగాన్సి అ మెరికాలోగాసి ఒక్కువిపషయను 
నందే భిన్నాభిపాయముండును---అది ఎప్పుడు 
ఎక్క_డ |పారంభించాలీ అనియు (పారంభించు 
టకు కొంతవరకు రాజకీయ కారణా లుండవచ్చు 
నా లేక “పూర్తిగ సెనిక కారణాల నను'సరించియే 
(పారంఛభీంచాలా యనియు ”” 

యూరోపులో సంయు_క్రరాజ్యాలు ఓడితే 
ఎవ్వరికీ మేలు కలుగదు. రష్యాయొక్క శత్రు 
వును ఆ శత్రువుకి ఎక్కడ బాగా దెబ్బతగుల 
గలదో అక్కడ ఘట్టిగా కొట్టుట యు క్తమని 
అంద రంగీకరింతురు. కావున రెండో యుద్ద 


రంగం ఉచితసమయమున (ప్రారంభించుట మంచి 
దంటూ ఆ పత్రిక యిట్లు (వ్రాసెను _ 
కళ స్టాలిన్ను గాడు నగరం శిధిలమగుటచేతన్యు అచట 
చనిపోయిన చొనిపోఖ్రచున్న రవ్యనులద్వా రాను, 
రష్యాజూతి జయించబడ'నేరవసి మనం తెలుసు 
కాంటిమి (బిటను ఆఅమెరికొలు స్టాలిను గాడు 
ముట్ట డిని తొల్నంపజాలక పోవచ్చును, కాసి ఆ 
నగరం రక్షించుచున్న వారి కార్యదీక్ష. పట్టుదల 
ననుసరించి రష్యా ముట్టడి తొలగించుటకు ఆవి 
తోడ్చడవచ్చును 
ఈరీతిగా జర్మనీకి తూర్పున రష్యాతోనేగాక 
పడమరను యింకో శత్రువుతో పోరాడవలసిన 
అవసరం కలిగించే రెండో యుద్ధరంగం యేర్ప 
రుచుటగూర్చి తిరిగి వాదోపవాదములు బయలు 
దేరినవి. ఇందు కనేక కారణాలున్నాయి. గత 
జూను మాసంలో ఇంగ్లాండు-ర' ష్యాలు ఒడంబడిక 
సంతకాలు చేసినపుడు, * 1942 లో యూరోపు 
నందు రెండో యుద్ధరంగం (ప్రారంభించుట 
గూర్చి ఇంగ్లాండు-అమెరికా-రష్యాలకు ఫూ_ర్తిగ, 
అంగీకారము కుదిరెను *”” అని (బిటిమ ప్రభు 
త్వంవారు (ప్రకటించియుండిరి, ఈ (ప్రకటనలో 
1942 లో రెండో రంగం (పారంభింపబడునని 
చెప్పలేదుగాని, దానియొక్క అవశ్యకతమా(త్రం 
స్పష్టపరుచబడెను. అయినప్పటికి యీయేడే 
అట్టి రండో యుద్ధరంగం (ప్రొరంభింప వాగ్దానం 
చేసీనట్లు పలువురు” ఎంచుచున్నారు. ఈ బెడం 
బడిక జరిగిన పిమ్మటనే జూలయిలో ఇంగ్లాండు. 
అమెరికా సై నికోద్యోగులు సమావేశమగుట, 
చర్చిలుగారును రూజువెల్డు అధ్యతుని |ప్రతినిధిగ 
వెండలు విల్కీగారును మాస్కో నగరం పోవుట 
సంభవించెను. రెండో యుద్ధరంగం ప్రారం 
భించుటకు స్థాలినుతో ఆలోచించి తేదీ నిర్ణయిం 
చుటకే చర్చీలు మాస్కో వె శ్లేడనికూడ కొంద 
రనుకొన్నారు. 
ఈ జః % 


2 యుద్ధ సంచిక 


ఇపుడు రెండు (పశ్న లడుగుచున్నారు. ఈ 

రష్యాకు సనక యేడే రెండో యుద్ధరంగం 
యం చేయడమే ప్రారంభించేమాటుంశే అది 
(ప్రథాగం, వెంటనే [ప్రారంభించ నవసరం 
లేదా యని. ప్రారంభించకుంటే రష్యాను విడ 
నాడినట్టుకాదా యని, _స్టాలినుగ్రాడు వీరులు 
ఆత్మరక్షణ అద్భుతంగా చేసుకొనుట యీ వాద 
మును మరింత దృఢపరచుచున్నది. ఈజిప్టులో 
శతువుపె పురోగమన దాడిగాని, జర్మనీపై 
విమానదాడిగాని యూరోపులో రెండోరంగం వం 
టివి కానేరవని అందరు గుర్తించిరి. అందుచే 
యూరోపులో రెండో యుద్ధరంగం వెంటనే ఎం 
దుకు (ప్రారంభించలేదు ? ఈ సమన ఒకే ఒక 
మూలసూత్రంపై నిర్ణయింపబడవలీసియున్నది 
రష్యాకు సహాయం చేయక తప్పదు. రెండో 
యుద్ధరంగం (పారంభించి నిష్ప్రయోజనమయి 
నచో అది ఉన్నంతకాలంలో రష్యాకుచేసిన 
సహాయంకన్న, చివరకు నష్టం ఎక్కువ కలిగిం 
చును అక్కడ కలిగిన నష్టాలు పూడ్చుకోవాలి. 
అనగా రష్యా జర్మనితో యుద్ధం చేయవలసిన 
కాలం యింకా దీర్హ మగును ఆపుడు జర్మను 
సైన్యాల పూరర్తిబరువుతా రష్యాపై బడును 
అందుచే రష్యా యింక కొంచె.కాలం సహించి 
యుండినచో, మిత్రముండలివారు రెండో యుద్ద 
రంగం తెరుచుపేగాక దీర్భ్హ కాలం కొనసాగించు 
టకుగూడ వీలగును ఆపుడు నాజీతత్వం అం 
త్య్య్మక్రియలు జరుపవచ్చును. అంటి, రెండో 
యుద్ధరంగం నిర్ణయం కేవలం సైనిక (ప్రయోజ 
నము ననుసరించి జరగాలన్న మాట రెండో 
యుద్ధరంగానికి యూ దిగువ ఆరు నియమా 
లుండాలి 2... 

(1) తెంపులేని నిమానదాడికి తగిన విమాన 
శక్తి ఉండాలి, 

(2) శత్రువు తూర్చునుండి పడమరకు తన 
సేనను మరల్బుటకు తగిన ఒ త్తిడి కలిగించునట్టి 
స్థిరమగు పెద్ద సెన్యం అక్క_డనుంచికే, దానికి 
న్‌ంపోవు సప్తయిలు పోవుటకు తగినన్ని నౌక 
లుండాలి. 

(8) శ|తువుతెచ్చు ఆయుధ సామగ్రి నెదు 
ర్కానుటకు సరిపోవునంత ఆయుధ మందు 
గుండు సామగ్రి యుండవలెను, 

(4) యూరోపులో రెండో యుద్దరంగం 
ఏర్పరుచుటవలన ఈజిప్టు ఇండియాలలో మన 
రక్షణ విధానమునకు నష్టం కలుగరాదు. 


[2-అక్టోబరు 





ఇండియాలోని 
యూరోపియనులుః 
“ ఇండియాలోనున్న యూరోపియను 
లందరు (బ్రిటిషు ప్రభుత్వంవారు చేసిన వాగ్దా 
నమును బలపరచుచున్నారు. దానిని 
అమలు జరుపుటకు మా ళ _క్తికొలది పని 
చేయుదుము. ఎందువల్లనైన ప్రభుత్వం 
వారు ఆ వాగ్గానం చెల్లించకపోతే, ప్రభు 
త్వంవారికి (ప్రతికూలంగా ఉద్యమానికి నేనే 
నాయకత్వం వహిస్తాను. "' 

పి జె గ్రిఫిత్సుగారు, భారత 
శాసన సభలో యూరోపి 
యను పక్షం డిప్యూటీ లీడరు 
17-9-42 వ తేదీ చర్చలో. 








(5) ఈ నూతన యుద్ధరంగానికి (బిటను 
అమెరికాలనుండి అదనపు సైన్యం తేగలమను 
నన్ముకం మనకుండాలి 


(6) శ తుమార్గాలను నిరోధించుటకు మనకు 
శ _ర్రియుండాలి 


కావున, రెండో యుద్రరంగం లేకపోతే 
పోయెగాని, (ప్రారంభించి విఫలమయినదో మరీ 
ప్రమాదమేర్చడుననుట సువిదితము కాని 
రెండోరంగం ఏర్పడక మానదు జరిగిందే 
అవకాశం కలుగగానే, దాన్ని చిరకాలం కొనసా 
గించ వీలయినపుడే అది (పారంభింపబడును, 
(ఫ్రాంనులో కొంతసేన _ దింపినంతమాత్రాన 
రెండోరంగం (ప్రారంభించుట కానేరదు ; జర్మ 
సీ లోభాగాల పై దాడిచేయగల్లి యుండాలి. రెండో 
రంగం ప్రారంభించి ఊరుకోలేము. ముందుకి 
సేనలు సాగిపోతూ వుండాలి, లేకుంటే వెనక్కి 
పోవలసి వస్తుంది. అందుకు (బ్రహాండమగు 
యత్నం శ్రద్ధగ జరగాలి. అందుకనే కేవల 
'సెనిక ప్రయోజనము ననుసరించే యీ విషయ 
మున స్థిరనిర్ణయం చేయవలసి యుండును. 
అసలువినోయం  లోగుట్టూ తెలిసిన నాయకులలో 
కొద్దిమంది ముఖ్యులు మాత్రమే, రష్యాకు సహో 
క్‌ చేయుటకు రెండో యుద్ధరంగం ఎప్పడు 
(ప్రారంభింపబడునో తేదీ నిర్ణయింపగలరు. అంతే. 
ఇతరులుచెప్ప పీలులేదు. 


1942] 


యుద్ధ సంచీక త్రీ 





సముద్ర లావాదేవీ మానసంరకణం. 
we 


జర్మనీ, ఇటలీ, జపాను అను మూడు అక్ష 
రాజ్యాలున్నూ కలిసి ఒక మైత్రి సర్రమును 
(బ్రాసికొన్నవి ఈ మూడు రాజ్యాలున్నూ 
కలిసి ఒక్క. (త్రికూటంగా ఉండి మహో సంగా 
మమును సొగించవలెనని నిశ్చయించుకొన్న వి, 
ఈ (త్రికూట మైత్రి పత్ర ద్వితీయ వార్షికోత్సవం 
అయిదారు రోజుల్మకింద జరిగింది. ఆ సంద 
ర్భంలో జర్మను విదేశాంగ మంత్రియైన రిబ్బెను 
(టాపు ఉపన్యసిస్తూ ఒకమాట అన్నాడు 
“ముందు ముందు ఇంకా పెద్ద యుద్దం జరుగ 
వలసియున్నది ” అన్నాడు ఈ వార్షికోత్సవ 
సందర్భంలోనే జపాను విదేశాంగ మంత్రియెన 
టానాగారు, యీ క్రింది సందేశమును జర్మనీకి 
పంపించారు. క్వ మహాసం[గ్రామము 
అయిరోపా ఖండమునకున్నూ, తూర్పు ఆసియా 
బండమునకున్నూ మాత్రమే వర్దించవలెనని 
ప్రారంభంలో సంకల్పింపబడినది, ఇతర బండ 
ములకుగాని ఇతర (పాంతాలకుగాని యీ నంగా 
మం వి స్తరించకూడదని ఉద్దేశింపబడినది ” అని 
వెల్లడించారు. 


ఈ మాటలయొక్క అర్లమేమిటి ? అమెరికా 
తోను, ఇంగ్లాండుతోను యుద్దం ప్రకటించి విరో 
ధం 'పెట్టుకొన్నప్పుడు, ఈ మహాసం[గ్రామం 
అన్ని రాజ్యాలకు విస్తరించి వ _ర్రించకమానదు, 
ఇది ప్రపంచ సంగ్రామం కాక మానదు. ఎందు 
వల్లననగా, బ్రిటిష్‌వారి సామాజ్యం (ప్రపంచ 
మంతటనూ విస్తరించి ఉంది బ్రిటిష్‌నారితో 
సంబంధించిన యుద్ధం అఖిల (ప్రపంచ యుద్ధం 
కాక మానదు, అమెరికా సంయుక్త రాష్ట్ర 
ములతో యుద్దం (పారంభించినయెడల, అమె 
రికా ఖండంలోని రాజ్యాలన్నింటితోను సంఘర్షణ 
రాకమానదు. ఇటు అట్లాంటిక్కు మహాసము 
(ద్రంలో 8 వేల మైళ్ల వరకున్నూ అటు పసి 
ఫిక్కు మహా సముద్రంలో 5 వేల మైళ్ల వర 
కున్నూ విస్తరించిన సముద్ర మార్గములమీద 
యుద్ధములు జరిగి తీరవలెను అమెరికానుంచి 
ఆఫ్రలియాకు వసిఫిక్కు. మహాసముద్రంలో 
ర్‌ వేల మైట్ల నావలు (ప్రయాణం చెయ్యాలి. 
అమెరికానుంచి ఇ. గ్లాండుకు అట్లాంటిక్కు 
మహాసముద్రంలో 8 వేల మైళ్లు ప్రయాణం 
చేయ్యాలి ఇంగ్లాండునుంచి ఇండియాకు ఆఫ్రికా 


lA 


ఖండం చుట్టు తిరిగి రావలెనంటే రమారమి 
10 వేల మైళ్ల సముద్ర ప్రయాణం చేసిరావాలి 
ఇండియానుంచి ఆస్ట్రేలియాకు పోవాలంటే రమా 
రమి 5 వేల మెళ్ల సముద్ర పయాణం చెయ్యాలి 
ఆఫ్రికా బండంనుంచి ఆస్ట్రేలియాకు పోవలెను పే 
రమారమి 5 వేల మైళ్ల సముద్ర ప్రయాణం 
చెయ్యాలి ఈ విధంగా బ్రిటిష్‌ నావలు (ప్రపం 
చమంతటను విస్తరించియున్న బ్రిటిష్‌ సామా 
జ్య దేశాలకు సముద్రాలమీద తిరుగుతూ భూ 
ప్రదక్షిణములు చేస్తూఉంటాయి ఈ సముద్ర 
మార్గము లన్నింటిలోను విస్తారంగా (ప్రతిదినం 
బ్రిటిష్‌ సరకుల రవాణాలు, అమెరికను సరకుల 
రవాణాలు జరుగుతూ ఉండాలి టబిటిష సామా 
జ్యంలో చేరిన అనేక రాజ్యాలనుండి ముడి సర 
కులు ముఖ్యమైన యుద్ధ రంగాలలోని బ్రిటిష్‌ 
సేనలకు చేరుతూ ఉండాలి. అమెరికానుంచి 
అపారమైన యుద్ధ సామి ఇంగ్లాండుకు చేరాలి. 
అమెరికానుంచి ఇంగ్లాండుకు యుద్ధ సామ్మగులు 
సప్తయి ఆగుచున్న విధంగానే, ఇంగ్లాండులో 
విరివిగా తయారగుచున్న కొన్ని రకముల ఆయు 
ధములు వగైరా అమెరికాకుకూడా సప్టయి అవు 
తున్నాయి. ఈ విధంగా సముద్ర మార్గముల 
మీద జరిగే లావాదేవీలను--అనగా యిచ్చి 
పుచ్చుకొనుటను-..అరికట్టవలెనం పే, (పపంచ 
మంతటా విస్తరించిన యూ సముద్ర మార్గముల 
నన్నింటిని అరికట్టవలెను. . 
మెట్టమీద కట్టినట్టుగా సముద్రంమీద అడ్డంగా 
గోడలుగాని కోటలుగాని కట్టుటకు వీలులేదు. అం 
దువల్లయీ సముద్ర మార్గములలో జర్మను జలాం 
తర్గ ములు, దారులుకొ శ్రైడి దొంగలవలె తిరుగుతూ 
ఉన్నాయి. అమెరికను స్తయి నావలనుగాని, 
(బ్రిటిష్‌ సష్టయి నావలనుగాని ముంచివేస్తున్నాయి. 
ఇటీవల, జపొను జలాంతర్గములుకూడా కొన్ని 
పసిఫిక్కు_ మహాసముద్రం దాటి అట్లాంటిక్కు_ 
మహాసము ద్రంలోనికి చేరినవని వార్తవచ్చింది. 
అమెరికానుంచి ఇంగ్లాండుకు ఆయుధ సామ్మగుల 
సస్తయిపోకుండా యీ అట్లాంటిక్కు మహో 
సముద్రంలో అమెరికను నావలసు, బ్రిటిష్‌ నావ 
లను విశేషంగా యీ శత్రు జలాంతర్గములు 
ముంచి వేస్తున్నాయి. ఈ విధంగా (ప్రపంచ 
మంతటను యుద్ధరంగం వ్యాపించక తప్పదు, 


4 యుద్ధ సంచిక 


[2-అక్టోబరు 





కాబట్టి తూర్పు ఆసియా బండంలోను, ఐరో 
పా ఖండంలోను మాత్రమే యుద్ధంచేయుటకు 
అక్ష రాజ్యాలు సంకల్పించినవనే మాటలో అర్థ 
మేమీ కన్పించడంలేదు. కాని ఒక అంతరార్థం 
ఉంది జపానువారు తూర్పు ఆసియా ఖరీడ 
రాజ్యాలను మాత్రమే జయించ దలంచుకున్నా 
రనిన్నీ, జర్మనీ అఇటలీలు, ఐరోపా ఐండం 
లోని రాజ్యాలను మాత్రమే జయించ దలంచు 
కొన్నవనిన్నీ జపాను మంత్రి చెప్పినమాటలకు 
అర్థము అయిఉండవచ్చును. ఐరోపా 
ఖరడ భూభాగమునకు చేరియండక విడిగా ఒక 
ప్రత్యేక దీవిగాఉన్న ఇంగ్లాండునున్నూ, ఐరో 
పా ఖండంతోను ఆసియా  ఖండంతోను 
సంబంధంలేకుండా అనేక వేల మైళ్ల దూరంలో 
ఉన్న ఆమెరికా ఖండంలోని రాజ్యాలనున్నూ, 
జయించి ఆక్రమించవలెననే సంకల్పం అక్ష 
రొభ్యాలకు లేదని జపాను విదేశాంగ మంత్రి 
సూచించదలంచి ఆ మాటలన్నాడు. 


ఇంగ్లాండుతో జర్మనీ యుద్ధం ప్రకటించిన 
తర్వాత, ఇంగ్లాండుయొక్క_ నౌకా బలమునకు 
జర్మనీ జవాబు చెప్పజాలదనే విషయం హిట్లరు 
(గ్రహించాడు. ఇంగ్లాండుకు నౌకాదళం అపా 
రంగా ఉన్నది అందువల్లనే ఇంగ్లాండుకు 
సము|ద్రాధిసత్యం ఏర్పడింది. అంతేకాకుండా 
(బైిటిష్‌ సామ్రాజ్యం ప్రపంచమంతటా విస్తరించి 
ఉంది. ఇంగ్లాండు రక్షణకొరకై. పోరాడే 
రాజ్యాలు జర్మనీని చీల్చి చెండాడగలవు. ఇంగ్లాం 
డుతో అమెరికాకుగల సన్నిహిత మై త్రివల్ల 
అమెరికాతో జర్మనీకి యుద్ధం తప్పదు. అదిన్నీ 
గార, ఇంగ్లాండుతో జర్మనీ” పోరాడే సమయము 
లోనే జర్మసీమీదకు రష్యా రాజ్యం తన బ్రహ్హాం 
డమైన సేనలతో దండెత్తగలదు. అప్పుడు 
జర్మనీకి నాశనం తప్పదు. ఈ సంగతి సంద 
రృములన్నీ ఆలోచించుకొని ఇంగ్లాండుమీదకు 
దండెత్తవలెననే సంకల్పం హిట్లరు మానుకున్నా 
డు. అటువంటి అభిప్రాయం అక రాజ్యాలకు 
లేదనేభావం అందుకనే జపాను విదేశాంగమంత్రి 
యైన టానాగారు వెల్లడించారు. వారి' సంకల్పం 
ఎటువంటిదె దై నప్పటికీ, ఇంగ్లాండుతో అమెరి 
కౌతో ఫోరాడి పంజరదలేదునే. సందేహం ఉంది. 

దీనికంతకూ మూలకారణం _ఏమిటంే, 
జర్మనీకి గొప్పగా చెప్పుకోదగిన నౌకాదళం ఏమి 
న్నీలేదు. అందుకనే సముద్ర యుద్ధం చెయ్య 


డానికి జర్మనీ జంకుతూ ఉంటుంది ముఖా 

ముఖీగా బ్రిటిష్‌ యుద్ధ నావలతో జర్మను యుద్ద 
నావలు పోరాటముసకు రాలేవు అందువల్ల 
బ్రిటిష్‌ నావలను ముంచివేయుటకొర క్రై జర్మ 
నులు జలాంతర్గాములను' ఉపయోగిస్తున్నారు. 
వీటికే “యూ” బోట్లు అనిన్ని, “యీ” 
బోట్లు అనిన్ని నామకరణం చేసారు. ఈ 
జలాంతర్గాములు అట్లాంటిక్కు. మహాసముద్ర 
మార్గములలో దొంగలవలె తిరుగుతూ, అమె 
రికానుంచి ఇంగ్లాండుకువచ్చే నావలను ఇంగ్లాం 
డునుంచి అమెరికొకుపోయే నావలను విశేషంగా 
ముంచివేస్తున్నాయి. అమెరికాకు ఇంగ్లాండుకు 
మధ్య సరకుల రవాణాలున్నూ లావాదేవీలున్నూ 
జరుగకుండా అడ్డగించవలెననే సంకల్పంతో జర్మ 
ను జలాంతర్గములు యీ విధంగా నావలను ముం 
చివేస్తున్నాయి అంతమాత్రం చేత (బ్రిటిష్‌వారిని 
గాని అమెరికానుగాని, హిట్లరు జయించగలడా ? 
ద్రౌపదీ దేవిని నిండు 'సభలోనికి జుట్టుపట్టి 
యీడ్పించి తెచ్చి, ఆమె చీరను ఆ సభలో, ఆమే 
భర్షలైన పాండవులయెదుట, విప్పించి ఆమెను 
మానభంగంచే స్తే, పాండవులకు మరింత రోషం 
'హెచ్చినదేగాని, కౌరవులకు పాండవులు లొంగి 
లోబడినారా ? ఒక చీరెలాగితే, ఇంకొక చీరె 
అంతులేకుండా అకయంగా వస్తూనేఉంది. ఆఖ 
రుకు ఆమెకు మానభంగం చెయ్యడంకూడా 
కౌరవులకు సాధ్యంకాలేదు. అక్షయమైన ఆ 
చీరె పరిమాణం తెలియకుండా ఆ మానభంగ 
(ప్రయత్నం దుర్యోధనుడు చేసాడు. ఈ మాన 
భంగ (ప్రయత్నంలో అతనికే ఆశాభంగం, 
శృంగభంగం అయింది అమెరికా ఇంగ్లాం 
డుల నొకాబల పరిమాణం ఎటువంటిదో హిట్లరు 
(గ్రహించలేక, దుర్చుద్ధితో దుర్యోధనునివలె (ప్రవ 
ర్తిస్తున్నాడు అక్ష రాజ్యాల అగౌరవ తంత్రం 
ఆ కౌరవ తంటత్రంలాగున వ్యర్గమవుతూ ఉంది. 
(బ్రిటిష్‌ అమెరికా నౌకా పరిమాణం అపారంగా 
అత్షయంగా లాలా ఉన్నది. 


జర్మను జలాంతర్గాములు ఎన్ని నావలను ముంచి 
వేస్తున్నాయో, అంతకు రెండింతలుగా అమెరికా 
ఇంగ్లాండులలో కొత్త నావలునిర్మిస్తున్నారు. అమె 
రికాలోని పళ్చిమ కోస్తాలో హెన్రీ కెయిజరు అనే 
గొప్ప ఇంజనీరు అనేక నౌకా నిర్మాణశాలలను 
ఏర్పాటుచేసి, అనేక నావలను ఏకకొలమందే 
నిర్మించి సప్పయిచేస్తున్నాడు, 10,500 టన్నుల 


1942] 


క నష శారఖల స సామునష్రూతరు్‌ 


పావై 








యుద్ధ సంచిక ర్‌ 





వ మ. 


ఇంగ్లాండులో ను అమెరికా 
లోను నౌకలను నందలు వేలు 
ఒశేసారి తయారుచేయుచున్నా 
రు. ఇప్పడు మునుగుచున్న రేటు 
కన్న ఉత్పత్తి రేటు హెచ్చినది, 
ఒక్క అమెరికాలోనే 1942.43 
లో 120 లక్షల టన్నుల నౌకలు 
సిర్మింపనున్నారు, 

ట్రైను నౌకా నిర్మాణ శాల 
యందు పనివారు ఒక ఉక్కు 
రేకును సాఫ్పచేయుట యీ పట 
మున కాననగును, 








సరకు రవాణా నావను, 18 రోజుల శీక గంట 
లలో నిర్మించి నీటిలోనికి మొన్న నీ మధ్యనే 
వదలినాడు. అనేక నిర్మాణశాలలందు. ఏకకాల 
మందు అనేక నావలను నిర్మించుచుండుటవల్ల 
రోజుకు రెండు నావలచొప్పున నిర్మించుచున్నాడు, 
త అక్టోబరు మాసంలో రోజుకు మూడు నావల 
చొప్పునకూడా నిర్మిస్తానని ప్రతిజ్ఞచేసాడు. వీటికే 
కో లిబర్టీ *“* నావలని నామకరణం చేసారు. ఇవి 
గాక అమెరికాలో వందలకొలది యుద్ద నావలు 
అనేక రకాలకు చెందినవి అతివేగంగా నిర్మి 
స్తున్నారు. అమెరికాలో మాత్రమేగాక, ఇంగ్లాం 
డులోకూడా అపారంగా నావలను నిర్మిస్తున్నారు. 
డెజ్ట్రాయర్లు, (కూయిజర్లు, నిమూననావాక నావలు 
అమెరికాలో నిర్మింపబడుచున్నవి. గత జూలై. 
81 తేదీని ో ఎస్పెక్సు ” అనే విమూనవాహాక 
నావను నిర్మించి నీటిలోనికి విడుదలచేసారు. గత 
వారంలోనే “లెక్సింగుటను ” అనే మరొక 
విమాన వాహక నావను నిర్మించి నౌకాదళంలో 
చేర్చినారు. ఇంగ్లాండులో రెండు (బ్రహాండ 
మైన యుద్ద నావలను [క్రిందటి వారం నిర్మించి 
యుద్ధానికి " సిద్దపరచినారు. tes లీగ్‌ 
"వేల టన్నుల సావు ఒకదాని పేరు* ఆన్సను ” 
రెండవదాని పేరు “ హౌ”, గత 2: సంవత్సర 
ములలోను బ్రిటిష్‌వారికి నష్టమైన యా సైజు 
యుద్ద నావలు రెండే. ఆలోవం ఇ ఇప్పుడు భర్తీ ర్త్‌చేయ 
పతిం, ఇవిగాక అమెరికాలో సరకులను 
రవాణాచేసే బ్రహ్మాండమైన విమానాలు నిర్మిస్తు 


న్నారు. ఒక్కొక్క విమానము 60 టన్నుల 
సరకును కిసికొనిపోగలదు హ్యూస్‌ హవర్లు 
ఫ్యాక్టరీలో వీటిని నిర్మించుటకు అమెరికాలోని 
కియిజరుగారికే బేరం యివ్వబడింది. 

ఈ విధంగా అమెరికొళు ఇంగ్లాండుకు మధ్య 
ఆయుధ సామ్మగులు వగైరా సరకుల లావా 
'దేవీకి భంగంలేకుండా సొగించుటకు తగిన 
నౌకా నిర్మాణం ఆఅత్షయంగా జరుగుతూ ఉంది. 
ఇటువంటి సందర్భంలో ఎంత యుద్ధసాముచేసినా 
శతు జలాంత తర్గాముల సాములు అక్కరకు 
రావు. అక్ష రాజ్యాల అసాములు ఆ సాములు 
చేయుటనల్ల ఆశొభంగంపొంది ఆఖరుకు ఆత్మ 
వినాశకారకులవుతారు. అమెరికా, ఇంగ్లాండుల 
లావాదేవీ ఎటువంటిదో, వారి సముద్ర యాన 
మానం ఎటువంటిదో అక్ష రాజ్యాలు (గ్రహించడం 
లేదు. ఆ ప్రమాణం వారు (గహించలేదని 
ప్రమాణ పూర్తిగా చెప్పవచ్చు. (దౌవదీ దేవీ 
మానభంగంవలెనే ఈ లావాదేవీ మానభంగం 
కూడా వ్యర్థయై అక రాజు శ్యాలను సంహారించవలె 
ననే ప్రతిజ్ఞా సంకల్పమును (ప్రజ్వాలింప జేసోం 
ది, అక రాజ్యాల కుతంత్రం సాగకుండా 
అక్షయమైన నౌకొ నిర్మాణం అనంతంగా జరుగు 
తోంది, ఎన్ని నానలు నీటిలోనికిపోతే, అన్ని 
సావలు మరల పిటిమీదకు వస్తున్నాయి. అమె 
రికా ఇంగ్లాండుల మైత్రి అమోఘ. ప్రభావంగలది. 
ఆ సమ్మగ లావాదేవీ మహిమ అద్భుత మైనది, 
అక్ష రాజ్యాలను భక్షించే ఆదిళ క్తి అది, 


| యుద్ధ సంచీక 


[2-అక్టోబరు 





రుబోనరతర క సరతరఈ 
las న్‌ 


సంయు వై రాజ్యాల సమిష్టి ఆలోచనలు, 


-ఈ డెను మాి వివరి.చుట 


“1940 జూను, జూలై మాసాలలో జర్మనీ 
పె రాయలు విమానాలు 850 టన్నుల బాంబులు 
వేస్తే 1941 లో ఆ రెండు నెలలందు 8,500 
టన్నులు వేసినవి. 1942 లో జూను, జూలై 
లందు 18,000 వరకు ఆ సంఖ్య పెరిగాను ఈ 
నెల మొదటి 14 దినాలలో తొమ్మిదిసారులు 
జర్మనీపై దాడితో 5,000 టన్నుల బాంబులు పడ 
వేసిరి _జర్మనులు రెండు సార్దుమాత్రం రాత్రి 
దాడులందు లండను నగరంపై 400 టన్నులకు 
పైగా బాంబులువేసిరి, వారి కొలోనుపే పెని 90 
నిముసాలలో మనం 1,000 టన్నుల బాంబులు 
వేసితిమి లండను కొలోనుకన్న ఐదురెట్లు 
పెద్దది. ” అని ఆంతోని ఈడెనుగారు, బ్రిటిషు 
విదేశాంగ మంత్రి 26 వ తేదీ ఉపన్యాసంలో తెలి 
పిరి. జర్మనీయొక్క యుద్ద పరిశ్రమలుగల 
(బిమెను, విలుహెల్ము హావెను, డు సెల్హార్ఫుల 
పైనే తరుచు దాడులు జరుపుచు, ఎక్కువ బరు 
వైన బాంబులు వేస్తూవచ్చేరనియు, జర్మనులను 
భయపెట్టుట తమ ఉద్దేశంకాదనియు, తిరిగి వారు 
యతరులకు హాని కలగటరడా చేయుపే తమ 
ఉద్దేశమనియు చెప్పిరి. పడమట జర్మనీలో 
నున్న పరిశ్రామిక కేం[దాలనుండి తూర్పున 
యుద్ధ రంగాలకు మందుగుండు సామానులు 
పోవుటకు వీలులేకుండా, బ్రిటిషు విమానదాడులు 
చేయుచున్న వనిరి. 


అతు రాజ్యాల నేరములు 


అక్ష రాజ్యాల ఘోర నేరములుగూర్చి తెల్పు 
చు ఈడెనుగారు, నాగరిక న్యాయములను ధ్వంసం 
చేయ యత్నించువారిని శిక్షించినగాని న్యాయం 
స్థాపింపబడదని, వారిని శిక్షించుటకు మిత్ర రాజ్యా 
లు నిశ్చయించు కొన్నవనిరి 
చిన దేశాలనుండి శత్రువును తరిమివేసి, అచట 
సివిలు ప్రభుత్వం న్యాయం న్థాపించబడుననిరి 
ఈ పని ప్రారంభంలో సైన్యం 'తణికీపై జరుగ 
వలసియుండుననియు, క్రమేణ శత్రు నిర్మూ 
లనం జరిగి సక్రమ విధానం ఏర్పడుచున్న కొలది 
పరిపాలనా బాధ్యత సివిలు (ప్రజలకు ఒప్పగించ 
బడుననియు చెప్పిరి. 


శత్రువులా క్రమిం, 


అమెరికా యుద్ధ.లో చేరినుదున, యీ 
విషయం అమెరికా అధికారులతోగూడ పునరా 
లోచన జరుపబడెననియు, యీ సహాయకార్యము 
నందు సంయుక్త రాజ్యాలన్నియు పాల్గొనవలసి 
యుండుననియు, తన విషయం రష్యా రాయ 
బారితో సంప్రదించితిననియు, దూర ప్రాచ్యము 
నందు కష్ట నివారణగూర్చి చీనా ప్రభుత్వంతో 
ఆలోచించితిమనియు చెప్పిరి. ఈ పనంతా 
యుద్ధానంతరం ఒక్క_మారుగ జరుగదు గనుక, 
యిస్పటినుండే $ ఏర్పాటులు జరుపుట మంచిదనియు 
చెప్పిరి అక రాజ్యాల నిర్బంధంనుండి విడు 
దలచేయబడు దేశాల కష్ట నివారణకు సత్వర 
యత్నములు గైకొన సంయు_క్ర రాజ్యాలకు 
యిష్టము శక్తికూడ యుండాలనిరి, యూరో 
పులో తమ మిత్రుల దుస్థితి తొలగించుటకు 
(బ్రిటిషు ప్రజలు ఎంత త్యాగానికైన ఒప్పుకొందు 
రనిరి, 

య యుద్ధానంతరం (ప్రపంచ పునరుద్ధరణ 
కార్యం, నాగరికతకు సహాజమగు సక్రమ "పద్ద 
తులను శాళ్వ్యతళాంతి నెలకొల్ఫుటయు సంయు ర్త 
రాజ్యాలపైని, అందులో ముఖ్యంగా బలవ త్తర 
మగు రాజ్యాల అన్యోన్య సహకారం'పైని ఆధార 
పడియున్నది ఈ విషయంలో ఆమెరికా 
సంయుక్త రాష్ట్రాలతో కలసి నడచుటకును, 
సోవియటు రష్యాతో పూ_ర్టిగ సంప్రదించుట 


కును నిశ్చయించుకొంటిమి చీనా యిందులో 
నాల్గవ భాగస్వామి చిన్న రాజ్యాలన్ని కలసి 
పెద్ద గ్రూపులుగనుండుటను ఇంగ్లాండు (ప్రో 
త్సాహించును, అట్లయిన బలవ _త్తరమయిన 


రాజ్యాలతో అవికలనీ శాంతి కాపాడుటకు తోడుగ 
పనిచ్చేయగలవు 

“ యుద్ధానంతర (క పపంచంలో సిరమగు ఒడం 
బడిక, అన్యోన్య మ జ. తెలుసుకొని 
నిరోధాలను ఎదిరించే యిచ్చవుం పేగాని, కుదురవు 
విష్లవకరమగు గొప్ప మార్పులను రానున్న వాటిని 
ఎవ్వరు నిరోధింపజాలరు మన జాతియందు 
విశ్వాసమును, (ప్ర పసంచంలో బలవ _త్తరమగు రాజ్య 
మగుటచే వ పూచీ బాధ్యతలను మనం 
గ్నుర్తించినగాని కార్యంనెరవేరదు. ఈ ధర్మం 


1942] 


యుద్ద సంచిక 7 


బర్మాను తిదిగి ఆక్రమించాలి. 
వావెలు సేనాని యుద్ద సహక 


ఇండియాలో ఎట్టి 


బర్మా పోయిందగ్గరనుండి, తిరిగి ఆ 
దేశాన్ని ఆక్రమించాలని నేను ప్రయత్నిస్తున్నాను, 
ఏమంటే జపానుతో, యుద్ధం సాగించుటకు అది 
(ప్రధాన కేంద్రము చీనాతో సంపర్కం కలిగి 
యుండుటకును, జపానుపె దాడి సలుపుటకును 
బర్మా మనకవసరం * 

అని సర్‌ సొర్చిబాల్డు వావెల్‌ సేనాని, ఇండి 
యా (ప్రధాన సేనాధిపతి, ఢిల్లీలో వారికి. విదేశ 
పత్రికా (ప్రతినిధులొసంగిన విందు సందర్భమున 
ఉపన్యశించుచు తెలిపిరి వారింకను యిట్లు 
'తెలిపిరి 
ల బర్మాను తిరిగి ఆ|కమించుటగూర్చి నా 
వూహలెన్నో ఉన్నాయికాని నా కార్యవిధానం 
పెకి చెప్పజాలను అది కష్టసాధ్యమే సప్లయి 
లందుకొనుటలో నే నెప్పుడు చివరవాడనే. ఈజి 
ప్ట్రలో రోమెలు మరల దాడి 'ప్రారంభించేడు కను 
కనూ, కాకససునకు [ప్రమాదంవుంది కనుకను, 
ముందుగ అక్కడకు సరకు క్‌ త్త త సేనలును 
పోక తప్పదు. అయినా యిపుడక్కడ పరి 
స్థితులు చు గ్రాదిడి మాకు కావలసిన సరకు 
రందుచున్నవి ఈ యుద్ధంలో అతికష్టమైన 
కార్యం నౌకలు లభించుపే” 

జపాను విమానశక్తి లోపం 

“ జపానువారేమి చేయనున్నారన్నదే ప్రశ్న, 
కొండచలువ పామువలె వారు తిన్న దరిగించుకో 
లేక కష్టపడుచున్నారు ఇపుడు వారు ఆస్ట్రే 
లియా లేక ఇండియాలపె దాడి తలపెడతారని 
న ననుకోనుః విమానళ క్రిలోనే జపానువారు 
బలహీనంగానున్నా రీ వారు స్వదేశంలో కొంత 
ఉంచుకోవాలి, రష్యాపై సర్వదా కాపలాకొరకు 


గు _ర్తించినచో మిత్ర రాజ్యాలతో ఒడంబడిక 
కుదురుట సులభ సాధ్యమగును. ” 

చర్చిలు ప్రధాని నాయకత్వమును కొనియాడి, 
_పెనుండు పెద్దల నాయకత్వ మేకాక, గమ్యస్థానం 
చేరాలను స్థిరసంకల్పంగల జాతియంతటి సమిష్టి 
నాయకత్వరి యిపుడు అవసరమని ఈడెనుగారు 
తెలిపిరి, 


ప్రమాదంలేదు. 


నో కొన్ని విమానాలుంచాలి, నైరు 
తి పిఫికులో కొంత ఉంచాలి. ఏషియాలో 
మహా స్మామాజ్యాధికారం సంపాదించదలచిన 
జపాను, ముందుగ రష్యా నిరోధం తొలగించు 
కోవాలి, చీనా వ్యవహారం పరిష్కారం చేసుకో 
వాలీ, 

రష్యా రంగం * 

రష్యా విషయమే చిశకై,_నది అదియే ఇండి 
యాకు సంబంధించిన సమస్య రష్యా సైన్యాన్ని 
యీ వేసంగిలోనే నిరుపయోగం చేయాలని 
జర్మనీ ఆశ అప్పడు తిరిగి శీతకాలంలో తాము 
కోలుకొని పడమర యూరోపులో పురోగమన 
దాడి చేయాలని వారి ఉద్దేశం. వచ్చే యేడు 
మధ్య (ప్రాచ్యంలో రెండు వై పులనుండి పటకారు 
కాడలవంటి దాడి జరిపే యత్నంలోకూడ వారుం 
డవన్చును. 

* ఇఫుడపుడే దాడులుచేసే కాలం మించి 
పోతున్నది. బుతు పరిస్థితులుగూడా మనం 
(శద్ధగ గమనిస్తూవుండాలి ఆఫ్రికా ఎడారిలో 
ఎండకాలం మనం 'యుద్ధం చేయలేమన్నారు, కాని 
మనం యుద్ధంచేసేము అంతకన్న అబిసీని 
యాలో వానలు మన దాడులకు ఆటంకంకాలేదు, 
ఉత్తరాన రష్యా సైన్యం చెక్కుచదరకుండాను, 
దక్షిణాన కాకససు యధా(ప్రకారంగానూ వుంటే 
జర్మనులకేమి లాభం, స్టాలిను గ్రాడును రస్య 
నులు గోల్చోవచ్చు, కాని అదంతగా పరిస్థితు 
లను మార్చదు వోల్లానది దిగువభాగం ద్‌ 
సాలాంతమున గడ్డకట్టును. కాకససు కొండల 

దక్షిణ మార్గములలో అపుడే మంచు కురి 
యుచున్నది. జర్మనులు కాకససు కొండలు 
దాటి దక్షిణానికి యిపుడుగాని, రానున్న వసంత 
బుతువులోగాని వచ్చి పెళ్టియాలో చమురుగనులు 
పట్టుకొనుట సులభమయిన పనిగాదు. ఇది 
ఇండియాకు పడమటి కనుమయగుటచే నాకు 
సంబంధించిన విషయం. ” 

ఇండియయాలో పరిసితులు 

“ ఇండియాలో. పరిస్థితులు సంతృప్తికరం 

గానే యున్నాయి. దేశంలో అల్లరులు జరిగి 


8 యుద్ద సంచిక 


[2-అక్టోబరు 1942 





యుద్దం భోగట్టాలు 


ఇండియా సిపాయిలకు అక్టోబరు 1...-ఎక్కువ డబ్బు. 


భారతీయ సిపాయాలఅకు ఓక ముఖ్యమగు ఆర్థిక ఫౌకర్య 
మొసంగబడును చారి. జీతంలో మి?లించుకున్న కతి 
రూ 50 లకు చాంకి మూడు "నెలలకు అ 6 లు వడ్డీ ద్ర వచ్చును 
అదివరకు అటువంటి (పోత్యావాసుమి 'శేకుండెను 
ఇాలవుంది సిపొంిరాలు దూరదృష్టి కలిగి (తి "నెల తమ 
జీతంలో కొంత డబ్బు మినవోయించి శమ లెక్కలో జమ 
చేయమని కోరుబుండికి అట్లా చాదుకున్న వారందరికీ 
అక్టోబరు 1 న స బకబదుతులు ముట్టును 
ఈ ఎగ-ఠే పులులు. న్‌ 
ఆమెరికా వైమాసికులు 20.___తి0 'సంవత్నరములవారు 
“ ఎ౫కే పులుల ”నబడుదురు వారిలో ెక్కర్మడు అవి 
చాపొతులు వారు బీనా వినూనదళంతో కలసి దశ్షిణ 
ఏషియా యుద్దరంగనున శనిచేయుచున్నా రు, సుమారు 
100 మంది వీరు గత మూడేండ్లలో 800 జపాను విమానా 
అను 800 మందిని జపాను చైమాసికులను నాశనం చేసిరి 
అమెరికను బాలంటీరు (గాపుకి చెందిన వీరు యిపుడు అమి 
రికా సైన్యంయొక్క_ విమానదళమునందు చేర్చబడరి 
జపాను నష్టం 
గక ఐదేండ్లు చీనాతో యుద్ధ ఫలితంగా 
2,500,000 సైనికులను నస్ట్రపోయిను వారిలో నూటికి 
40 మంది చసిపోయ్యి 6౪ వంగి గాయపడిరి ఖైదీల 
సంఖ్య 29,924 చీనాకు వశపడిన జపాను ఫిరంగులు 
1,981, మరఫీరంగులు ర్కిర్‌ 76, తుపాకులు1,199, 420, 


జపాను 








నప్పడు కొంత యుద్ధ (ప్రయత్నానికి భంగం కలిగి 
నప్పటికిన్ని ప్రతినెల 10,000 మంది [కొత్తగ 
పెన్యంలో చేరుచునేయున్నారు, సైన్యంలో 
ఎటువంటి చిక్కూ_లేదు 

“ జర్మనీపై దాడులు తరుచు జరుగుతూ 
వుంటే రష్యాలో జర్మనులంతగా నష్టపోతూ 
వుంపే, యీ శీతకాలంలో జర్మనీలోని ప్రజలకు 
(ప్రోత్సాహం కలిగించుట కష్టం. యూరోప్పలో 
జర్మనీయొక్క_ కొత్త ఏలుదిడి సరిగ్గా సాగడం 
లేదు. యూరోప్పలోని వస్తు సామ్మగులను జర్మ 
నులు సొంత ఉపయోగానికి దోచుకుంటున్నారు. 
యూరోపు ప్రజలు తిరిగి స్వాతంత్ర్యం పొంద 
డానికి మనం చాల పెద్ద యుద్ధాలుచేయాలి. 
గత యూరోపు యుద్ధంలో 'సోమునదివద్ద యుద్ధం 
జరిగినపుడు మొదటి “రోజే బ్రిటిషు వేన్యం 30 
వేలు నష్టమయింది. కాని చిట్టచివరకు జర్మను 
"సేన నాళనంచేయబడింది. యుద్ధ పర్యవసానం 
గూర్చి నాకేం సందేహంలేదు. థె ధైర్యం స్థీ సిర 
చిత్తంవుంపే మనం తప్పక గెలుస్తాము. అమి 
రకా, మనము, రష్యా, చీనా యీ నాల్గు రాజ్యాలు 
చివరవరకు పోరాడుతాయి.” 


8,841 టాంకులు మోటారుబండ్లు గలవు 
పన విమానాలు పడగాట్టబడినవి 


1941 వ 'సం॥ వీ వీల్‌నండి 1942 వ 'ఫం॥ ఫీ, బవరి 
ఆఖరువరకు a ఇంగ్లాండుకి 1,800,000 
టన్నుల అవర పదార్థములు దిగుముతి అయినవి, 

ఇంగ్లాండులో వన్నులు 

ఇంగ్యాండులో నేడు గొప్పవారు నూటికి 95 చొపున 
కాబడి పన్ను చెల్లించెదరు (ప్రతివారు తమ తినుబడి సరకు 
లలో నూటికీ 70 వంతు తి ంచుకొనిరి (పయాణాలు 
80 వంతు తి ంచిరి ఇతరి అవ'సరాలు నూటికి 205 
వంతు తి ంచుకొనిరి ఇంగ్లాండు (కథానమంతి సాలీనా 
10, 000 పౌనులు పుచ్చుకుంటున్నారు 7,000 పౌనులు 
పన్ను అ క్రింద యిస్తున్నారు. 

ఇండియాలో 1940-41 'సంవళ్ళ్స రమునందు కాగితం 
ఉక్పత్తి 1, 758,౧00 హాంజెడు వెయిట్సు 1928.29 


సంపిత్సరంసుండి యింతవరకు యింత ఎక్కు_వ ఉత్స త్తి 
జరుగలేదు 


2,604 


చీనా (శభుత్యంవారు. పెకీను సిండిశేటు లిమికుడు 
ద్యారా ఇండింయోానుండి ఇంతవరకు రూ జైశ్రే కోట్ల విలువ 


గల వస్తువులు యాద్ధంకొరకు తెప్పించుకానిరి 


త్ల 
ఇండియాలో 


లి బ్రిటిషు వ్యాపారం 
ఒక సాక్రా? 


(బిటను జబాబు. 


ల రాజ్యాంగ విధాన నిర్ణయమునకు ముందు 
ఇండియాలో బ్రిటిషు పోణిజ్య హక్కులకు 
ప్రత్యేక రక్షణ యుండాలన్న షరతు విధించ 
బడదు. రాజ్యాంగ విధానంలో అట్టి రక్షణ 
అవకాశము లుండాలా వద్దా అన్నది భావి 
భారత (ప్రభుత్వంతో రోయబారములు జరిపి 
నిర్గ ర్భయించుకొనుట ఉచితము. ఇండియాలో 
మీనం రాజ్యాంగ విషయాలగూర్చి పారాలు 
చెషే ప్ప సి సితి గడిచిపోయింది, ఇప్పడు నిర్మొగ 
మాటంగా వ్యవహరించు భాగస్వాములుగ 


ఖో 
| 
: 


య రంభను లర లయం దలచు RRR భాం నన 


నున్నాము. 99 
st —_-కామన్సు సభలో 80-7-42 
Fat తేదిన ఇండియా సహాయ 
ళీ కార్యదర్శి డెవంపైరు ప్రభు 
వుగారు ట్ల 
K XO KORO ROY 


PRINTED BY THE SUPERINTENDENT, GOVERNMENT PRESS AND PUBLISHED BY THE DIRECTOR 
OF WAR PUBLICITY, “ VIOTORY HOUSE ’’, MOUNT ROAD, MADRAS, 


